డా॥ మసన చెన్నప్ప 


ఫుమీలా పచురీణలు 


సికింద్రాబాద్‌ 


www .etelangana.org 


AGNISWARALU 
(Poetry) 


by 


Dr. ||. Chennappa, M.A..M.Phil.. Ph.D. 
Associate Professdr Dept. of Telugu. Osmania University 
Hyderabad-500 099 - 


అ రచయిత 


- 


ప్రచురణ సంఖ్య : 10. 

ప్రథమ ముద్రణ : డిసెంబర్‌ 2000 
(ప్రతులు : వెయ్యి 
మూల్యం :: రూ. 25/- 


ప్రతులకు : 

ప్రమీలా ప్రచురణలు. 
12-11-1095/త. . 

వారాసిగుడా, సికింద్రాబాద్‌-500 061. 
ఫోన్‌ : 7078508. 


తమ జీవితాన్ని ఖైద్యవృత్తికి అంకితం చేసిన 
అవర ధన్వంతరి 
అడిగిన వారికి లేదనకుండా ఇచ్చే 
దాత 
విద్వజ్ఞన వరితో 
వేదవిజ్ఞాన సముల్లాసి 
డా॥ మీనవల్లి సంజీవరావు గారికి 


- అగ్నిస్వరాలు అంకితం 


Akshara Alankarana : 
Satya (౧౮), Te! : (0) 7622859, (R) 7138912 


Designed & Printed at; - 


Mounika Graphics, 
1-4-27/171/187,P.S. Colony, .. 
Hyderabad - 500080. Ph: 6212430 


www.etelangana.org 


అర్నిస్వరాలు 


ఎంతకాలము మందఖీష్టుల 
కీజగత్తును దత్తపరుతురు ? 
కలుషితాహారమ్ము గొని యా 
రోగ్యమును పోగొట్టు 'కొందురు ? 


ఉపనిషత్తులలో రహస్యము = 
లున్నవని తెలియంగవలడా ? . 
ఆలసింపక తెలిసి వాటిని 
అందరికి బోధించ వలదా ? 


amt చు త 


కవులు వైదిక ధర్మ పథమున 
కలము బట్టి చరించవలదా"! 
అందరికి నామోద యోగ్యము 
వేదమేనని' తెలియ కలదా ? 


శో థ్‌ prey ల్ల 
“క. ఓ పైర్‌? 


www.etelangana.org 


 సృష్టిచేయగ జూతువేమీ ? ' 


ఎక్కడో దూరాననున్నది 
యెగసిపట్టగ జూతువేలా ? 
గుండెలోపల నున్న దానిని 


గుర్తుపట్టగ జాలవేలా ? 


కొత్తగా నీవిపుడు సత్యము 


బుద్ధిమంతుడవైన నింకను 
దాని నన్వేషింపవలయును 


భూమి గుండ్రని దనుచు మన భూ 
గోళ శబ్దమె చెప్పుచుండగ 
భూమియాకారమ్ము గూర్చిన 
చర్చ చేయుట వ్యర్థమే కద ! 


మనుషులందరి దొక్క జాతియె . 
స్రీ పురుషులది యొక్క జాతియె 
దేవదానవ మనుజ సంతతి... 
నొక్క జాతిగ తెలియవలయును 


ఆకృతి గ్రహణమ్ము చేతను 
సమాన ప్రసవమ్ము చేతను 
జాతి గుర్తింపంగ బడునని 
న్యాయశాస్త్రము సెప్పుచున్నది 


కోతి యెవడో కోతి నుండియె - 
నరుడు వచ్చాడనుచు చెప్పిన 
అడియె నిజమని నేటి రచయిత 
లబ్బురమ్ముగ గాథలల్లిరి ! 


“శూన్యమందే సృష్టియేర్చడి 


_శూన్యమందే కలిసిపోవును 


శూన్యమే జగమంత” యనియెడి 
శుషృవచనములొప్పకండీ !' 


మనుషులకు గల తెలివిలోపల 
హెచ్చుతగ్గులు గలుగుచుండును 
ఈశ్వరుని విజ్ఞానమందున' 


హెచ్చుతగ్గులు లేకయుండును 


సూర్యచంద్రులు మొదలుగా గల. 


దివ్యలోకములెవని గర్భము 
నందు నిమిడియు వెలుగ నేర్చునా 
అతని. పేరె హిరణ్యగర్భుడు 


మనిషి చేతనె వేదమనునది 
ప్రభవమొందిన నదియు కూడా 
పాక్షికమ్మగు సత్యమునకే _ 
పట్టమును కట్టంగజూచును 


రహా. 


www.etelangana.org 


ర్జ పురుషుడు సృష్టికర్తయె 
ర్లసౌఖ్యము వేదధర్మమె 
ర్టవాదము. త్రైతవాదమె 


ఒకటి శంకరుడుచ్చరించిన 
ఒకటి రామానుజుడు. పలికిన - 
ఒకటి మధ్వాచార్యుడాడిన 
సత్యమేగతి తెలియునండీ ? 


ఆత్మతత్వము తెలియనందున 
నహంకారము తొలగనందున 
గొప్ప చదువులు చదివి పండితు 


లెప్పుడును కలహించుకొందురు 


అందరికి సమ్మతము ధర్మము 


అందరికి బోధకము ప్రణవము 
అందరికి సాధనము యోగము" 
అందరికి సాధకము మోక్షము. 


బుషులు నడిచిన బాట విడివడి 


పసులు నడిచెడి బాటలోపల 
నొకరి నొక్కరు కుమ్ముకుంటూ 
పరుగు దీయగ నేలనండీ ? 


ఉపనిషత్తులు దర్శనమ్ములు 
కులమతమ్ముల గూర్చి చెప్పవు 
ఎన్న వ్యాఖ్యానమ్ములున్నా 
వేదమార్గమునుండి తప్పవు 


అప్రమాణములైన సంగతు 
లెంత కాలము నిలిచిపోవునొ- 
అంతకాలము మానవాళికి 
త్రివిధ దుఃఖము తప్పదండీ ! 


మూడు పూటలు మనుజకోటికి 
: భోజనము లభియించుచున్నది 

తిండి యొక్కటె కాదు మానవ 

జీవితానికి ప్రథమ లక్ష్యము 


ఒకడు. మిక్కిలి యొకడు తక్కువ 
తింది దింటూ (బ్రతుకుచుందురు 
సమముగా వడ్డించు పురుషుడు 
పుట్టలేదు జగాన యింకను 


మనిషిగా పుట్టంగ సరియా గ 
మనిషిగా మెలగంగా వలడా. ? ల్‌ 
మనిషి మనిషిగ సడవనప్పుడు గ 
మనుజ జన్మకు లాభమమిటి ? శ 

నై 


www.etelangana.org 


మనుషులా ఈ మనుషులక్కట ! 
మానవత్వము వికిచిపెట్టిరి 
ప్రభువులా ఈ ప్రభువులక్కట ! 
ప్రజల బాగును తుడిచిపెట్టిరి 


కుట్రలే కృత్యమ్ములాయెను 
: వంచనలు. సొలభ్యమాయెను 
వసుధ యనగా అర్థమిదియా ? 


యించు కాలుష్యమ్ము చేతను 
దెబ్బతిన్నది శాంతిదాయక .' 
మైన పర్యావరణమంతయు 


రోజురోజుకు కలుషితమై. 

కష్టములు కలిగించు పర్యా 

వరణమును రక్షించు బాధ్యత 
_ విస్మరించగరాదు జనులిక 


విషము నిండెను గాలిలోపల 
విషము నిండెను నీటిలోపల 
విషము నిండెను మతుల లోపల 
"కల్తి కానిది యెక్కడండీ ! . 


కలహములు ధ్యేయమ్ములాయెను. | 


'క్షణము దప్పక యంత్రములు త్యజి 


తనువునిచ్చెడి వాడు దేవుడు 
బలము నొసగెడి వాడు దేవుడు 
సకలమెరిగిన వాడు దేవుడు 

సకలమును నడిపించు దేవుడు 


మనుషులను విభజించు రచనలు 
మంటలను రగిలించు రచనలు 
నాస్తికము బోధించు రచనలు 
ఇంకనా యికపైన చెల్లవు ' 


ఈశ్వరుని వర్ణించు రచనలు 
వేదమును బలపరుచు రచనలు 
విశ్వమును (ప్రేమించు రచనలు 
విరివిగా రావలయునింకను 


ఆర్షవాదమె సాధువాదము 
ఆర్షవాదమె శుద్ధవాదము 
ఆర్షవాదమె విశ్వవాదము 
అన్ని తెజిగుల వారికిన్‌ 


దివ్యమైనది ఆర్షవాదము 
భవ్యమైనది ఆర్షవాదము 
ఆధునిక మీ ఆర్షవాదము ., ట్‌ 
అన్ని తెజగుల వారికిన్‌ 


www.etelangana.org 


"అఖీల' మానవ కోటికెయ్యది 


హితమొ, అదియే ఆర్షవాదము 
శాంతి సౌభ్రాతృత్వములు విరి 
యించు నట్టిదె ఆర్షబాదము 


ఆర్షవాదము వేదమూలము 
ఆ(శయింపందగు రసాలము 
అందరిని (ప్రేమించు కాలము 
అదియు దేనికి కాదు వాలము 


వేదమున ప్రతి పాదితమ్మై 
వెలుగుచున్నది త్రెతవాదము 


విజ్ఞులగు విద్వాంసులెల్లరు 


దానినే తెలియంగ వలయును 


ప్రకృతి యీశుడు జీవులనగా 
మూడు తత్త్వములలరుచున్నవి 


ముఖ్యమగు నీ మూడు తత్త్వము 


లున్నవనుటే త్రెతవాదము 


ప్రకృతి యెప్పుడు మార్పుచెందును 
మార్చుచెందక ఎల్ల వేళల 
చిత్‌ స్వరూపము తోడ ఆ జీ 
వేశ్వరులు భాసిల్లుచుందురు 


ఆచరించుడు సాధువాదము' | 


వేదమే ప్రవచించు చున్నది 
విశ్వమెట్టుల నడవ వలెనో, 
'అంతకంటెను గొప్పగా వచి 

యించుదానిని చూపగలరా ? 


అభ్యుదయమను శబ్దమునగల 
యర్ధమెజుగని వ్యర్థజీవులు. 


వర్ణ సంకుచితార్థమున బడి 


ఐహికాముష్మిక సుఖమ్మే 
యభ్యుదయమను మాటకర్థము 
లొకహితమును గూర్చు మాటల 
కర్ణ సంకోచమ్ము గూర్తురె ? 


రో 


(ప్రజలు తృథగాము లౌదురె ? - ul 


www.etelangana.org 


అగ్నినార్యులు పూజ సేసి ర 
టంచు పలువురు పలుకుచుందురు 
అగ్నీయనగా జడము కాదిట 
అగ్నికర్ధము ఈశ్వరుండని 


పశువులను ఖండించి, యధ్వర 
మాచరించరు విబుధులెప్పుడు 
అధ్వరమ్మన హింసలేనిది 


“యందరును చేయంగ దగినది 


వెయ్యి సంవత్సరములందున 
పుట్టినాడొక బుషి వతంసుడు 
అతని పేరే దయానందుడు, 
ఆర్య సమాజ స్థాపకుండు 


శ్రీ దయానందుండు వైదిక 
సంస్కృతిని పునరుద్ధరించెను 
వేదవేదాంగములలోని య 
థార్ధ తత్వము తేటపరచెను 


వేదములలో అర్థమిదియని 
తెలియజేసిన విబుధ వర్యుడు 
వాదములలో గెలిచి యితరుల 
గర్వమడచిన జ్ఞానసూర్యుడు 


ఆదిమానవుడేమి తెలియని. 
యర్భకుండని వాదుసేతురు 
కాని యాతనికున్న జ్ఞానము 
లోన మనకు శతాంశమున్నద ? 


ఆకులలములు తినెడివాడని 
చెట్టుతొట్టల. నుండు వాడని 
ఆదికాలపు మానవుండని 

గేలిసేయకు డార్యుడాతడు 


మంచి మార్గము చూపువాడే 
మనుజ కోటికి శత్రువాయెను 
వంచనకు పాల్పడెడివాడే 
వదల జాలని మిత్రుడాయెను 


- పేదలను (పేమించగానే 


పెద్దవాడని సన్నుతించక 
ఎన్నడైనా పేదవాడై 
యున్నవాడా ? చూడవలయును 


అందరిని మెప్పించు పాలన గీ 
మంద జేయుట కష్టమేయగు ట్‌ 
ధర్మమును పాటించగల్లిన ¥ 

దైవమునకది యిష్టమేయగు i 
అరగ్నిస్వరాలు 


www.etelangana.org 


జన్మనిచ్చిన తల్లిదం[డ్రులు 
వేరువేరుగ గానిపింతురు 
కాని ఈ (బ్రహ్మాండ మంతటి 
కొక్కదే జనకుండు దేవుడు 


.కర్మలెప్పుడు చేయకుండును 
కర్మఫలముల నంటకుండును 
కనుకనే యీశ్వరుడు దేహము 
నెన్నడును ధరియింపకుండును 


" కర్యఫలముల బట్టి మనుజులు ' 
భూమిపై జన్మించుచుందురు 
కర్మఫలములు ముగియగానే 
ముక్తిఫలమును జేరుకొందురు 


ఆత్మ క్షణికంబనెడి వాదము 
లేవదీసిన వాడు బుద్దుడు 
కాని యాతండవతరించా 
డనెడి పాదము సత్యమెట్లగు ? 


' వస్తుతత్త్వము నెబుగవలెనని 


మూర్తి పూజలె ీద్తి పూజలు 
భుక్తికోసమె భక్తి భా వావము 


వేదమొకటే జ్ఞానదుర్గము 
యోగమొకటే ముక్తి మార్గము 


యుగములను చైతన్య పరిచిన 
రామకృష్ణులె దివ్య పురుషులు 
వారి నాదర్శంబుగా గొని 
వసుధ పై నడవంగ వలయును 


రాజనందనుడైన రాముని 
రాజధర్మము లఅజుగవలయును 
యోగిపుంగవుడైన కృష్ణుని 
జ్ఞానమార్గ్లము. తెలియవలయును 


వట్టిమాటలు కావు కవితలు 
పిచ్చి రాతలు 'కావు కవితలు 
సత్యమును దర్శించు బుషులకు 
సమ్మతమ్మై నిలువ వలయును 


Cd 


శ 2 py కో he) శ్లో. 
E22 RIT Re మదల 


కార్యకారణ భేదములతో 


ధరణిపై వైశేషికమ్యను 
దర్శనము బోధించుచున్నది 


www.etelangana.org 


ధర్మమీశుని సాయముననే 
ధరణిలో తెలియంగ నేర్తుము 
సత్యధర్మాచరణముననే 
సతృ్సలమ్ముల బడయనేర్తుము 


వ్రతము చేతనె దీక్ష గలుగును 
దీక్షచే సత్మారమబ్బును 
లోకమున సత్మారముననే 
శ్రద్ధయనునది యుద్భవించును 


. వీరవనితల జేయు విద్యలె 
నారులెల్లరు నేర్వవలయును 
స్త్రీలు పురుషులకంటె తక్కువ 
కాదు కాదని తెలియవలయును 


ఒకని కంటెను మించి యొక్కడు 
లోకమందు ప్రసిద్ధి పొందును 
మూడు కాలములందు కీర్తిని 
పొందువాడొక డీశ్వరుండే 


మనిషి జ్ఞానమునందు తక్కువ 

'లెక్కువలు గనిపించు చుండును 
పరమపురుషుని జ్ఞానమెప్పుడు 
నొక్క తీరుగ నలరుచుండును 


మానరక్షణ సేయజాలని 
మనుషులుండిన సభలు సభలా ? 
కల్పనాత్మక కథలతోడను 
పొద్దుపుచ్చెడి కవులు కవులా ? 


ఎక్కడో ఈశ్వరుడు కలడని 
యెవ్వరో వచియించినంతనె 
ఉన్నచోటును విడిచిపోయెద 
రన్నలారా ? జ్ఞానమిదియా ? 


జడము నారాధించు వారలు 
జడులుగానే మిగిలిపోదురు 
చేతనమ్మును గొలుచువారలు 
చేతనములై వెలిగిపోదురు 


రాయిరప్పకు మహిమలేదని 
యెన్నడో గురజాడ పలికెను 
మహిమలన్నవి ఆత్మలందే 
మంచి మనిషిని వెదకవలెనోయ్‌ 


మంత్రమునగల యర్థమెతిగి'న 
యర్థమును పరికించి నడిచిన 
మానవుని యా జీవనమ్మే 
మహిమగలదై సాగిపోవును" 


www.etelangana.org 


చాట గా. 


HL TM, wm 


న్నప్తు 
మి 


 వారలర్ధమూ చెప్పుచుండిన 
నెవరొయర్థము క్రీనుకోవకె 
నెవరి "యర్థము" విడిచిపోవలె ? 


మంత్రమున గల యర్థమిడియని 


మంత్ర(ద్రష్టలె చెప్పవలయును 


మంత్రద్రష్టల యర్థమును గొని 


నవులు నడవంగవలయును 


ఒకరి సుఖమును.దోచుకొని వే 
రొకరు కులుకుట న్యాయమేనా ? 
(క్రూరమృగములు సైతమట్టుల 


వ్యవహరించగ చూడగలమా ? 


బాల్యమాదిగ నమ్మినానని 
(భ్రాంతిలోనే మునుగుతారా ? 
నిజము తెలిసిన పిదవకూడా 
నియతి విడిచియు నడుస్తారా ? 


భక్తివాదము భుక్తి వాదము 
యుక్త్‌వాదము రక్తివాదము 
ఎందుకయ్యా చెత్తవాదము 


తెలుసుకొవలె నార్షవాదము 


Gh 


ee ee ఫీ 


తల్లిదం[డ్రులు గురువు లక్కట! 
సత్రవర్తన కలిగియుండిన 
బాలబాలికలెల్ల రుత్తమ 
పౌరులై వెలుగొందకుందరె? 


. అల్పులకు మనమెంత జెప్పిన 


యర్థమిసుమంతైన కలుగదు 
తిమిరమును బరిమార్చు వెలుగులు 
లుగుజులకింకట్లు తెలియును ? 


www.etelangana.org 


హింససేయుటబద్ధమాదుట 
బ్రహ్మచర్యము విడిచి నడచుట 

దోచుకొనుటయు దాచుకొనుటయు 
పాపహేతువులై చెలంగును 


(బ్రహ్మ, విష్ణువు, శివుడనంబడు 
పేరులొకనికి చెందియున్నవి 
ఒకని నొక్కని కంటె నెక్కువ 
చెప్పబూనుట సాహసమ్మగు 


ఎవని శాసనమునకు లోబడి 
పంచభూతములొప్పుచుండునొ 
యట్టి దేవుడె జీవకోటికి 
సర్వదా ఆరాధనీయుడు 


అంత మాయగ కొట్టి వేసెడి 
యజ్ఞాలను పట్టించుకొనకుడు 
సృష్టిరచనకు మూలమీశుడు 
(ప్రకృతి సృష్టికి మూల(ద్రవ్యము 


పనికి మాలిన వాదములతో 
(ప్రజలనెందుకు మోసగింతురు? 
సత్యమగు జ్ఞానమ్ము కంటెను 
సంపదలు వేరొండుగలవా? 


“గ మనస చెన్నప్ప 


యోగివర్యుడు జ్ఞానసూర్యుడు 

బుషిదయానందుండు చెప్పిన 
తైతమే వేదమ్ములో ప్రతి 
పాద్యమగు సిద్దాంతమండీ! _. 


గతశతాబ్దమునందు వెలిగిన 
ఘనుడు శ్రీ మద్దయానందుడు ! 
అతడు వేదోద్ధారకుండగు 
నార్షవిద్యారక్రకుండగు 


వేద మాధారమ్ముగా గొని 

- విశ్వనరులను సంస్మరించగ 
బుషి దయానందుండు చూపిన 
మార్గమే లోకోత్తరమ్మగు 


మనుజులందరి నొక్కజాతిగ 
_ చూడవలెనని పలికెనాతడు 
వేద మార్గమునందు నెల్లరు 
నడవ వలెనని పలికెనాతడు 


వేద సిద్ధాంతమ్ము నెలటుగక 
వేదనకు లోనైన గురువులు [ 
నూతనమ్మగు వాదములతో . 
శిష్యులకు గాలాలు వేసిరి 


www.etelangana.org 


ఇంతకీలొకమ్ము భ్రమలో 
నెంతకాలము మునిగిపోవునొ? 
బుషి దయానందుండు చూపిన 
సత్యపథమున నిలువకుండునొ 7? 


ప్రకృతి యెప్పుడు జడపదార్థమె 
జీవుడెప్పుడు చేతనుండే 
ఈశుడెప్పుడు సృష్టికర్తయె 
మూటితత్త్వమె (త్రైతవాదము 


అగ్ని గానము సేయుచున్నది 
అగ్ని వర్షము కురియుచున్నది 
అగ్ని గ్రహముల (ద్రిప్పుచున్నది 
అగ్ని జీవన మొసగుచున్నది 


విశ్వహితమును దాల్చునగ్నియె 
సృష్టిరచనకు మూలమగ్నియె 
కాలచక్రము (ద్రివ్చునగ్నియె 
కర్మఫలముల నొసగు నగ్నియె 


ఆ(శయింపండగిన వానిని 
ఆ(శయించిన ఫలము గలుగును 
సృష్టికర్తయె ఆశ్రయింపం 
దగిన దేవుడు ప్రాణికోటికి 


ప్త! PTT. 2 
FAIR TPT TE 


మూడు కాలములందు వేదము 
స్వయముగా వెలుగొందుచున్నది 


"అన్ని విషయములందు వేదము 


మూలమై యలరారుచున్నది. 


కర్తలేకనె సృష్టి యేర్చడు 

ననుట సత్యము కాని వాదము 
కుంభకారుడు లేక మట్టియె 
కుండ యగునని చెప్పదగునా ? 


అణువులోపల నున్న దేవుడె 
యవని యంతట నున్న దేవుడు 
అవని యంతటనున్న దేవుడె 
ఆత్మలోపలనున్న దేవుడు 


అగ్నివేదము అగ్ని నాదము, 
అవనికెల్లను శిరోధార్యము 


అగ్నినెవ్వడు మూటగట్టును ? 
వేదమెవ్వడు దాచిపెట్టును ? 
ఇంక నాలస్యమ్ము సేయక 
నిప్పుడే అమృతమ్ము (గ్రోలుడు 


www.etelangana.org 


ప్రాణికోటికి తండ్రి దేవుడు 
మనుజకోటికి పలుకు వేదము 
వేదమొక్కరి సొత్తు గాదని 
వేదమే ఘోషించుచున్నది 


మనిషి మనిషిగ మెలగవలెనని 
మనకు వేదము చెప్పుచున్నది 
తరువు తరువై నీడనొసగిన 
లోకమున కింకేమి కావలె ? 


ఎప్పటికి సత్యమ్మె గెలుచును ! 
ఎప్పటికి న్యాయమ్మె గెలుచును ! 
ఎప్పటికి ధర్మమ్మె నిలుచును !. 
ఎప్పటికి వేదమ్మె నిలుచును ! 


పూర్ణసత్యమునొక్క చోటనె 
ప్రోదిచేసిన నదియె వేదము 
దేవదేవుని నుండి వెడలిన 
దివ్యగాన సుధాప్రవాహము 


నేత పద్ధతి తప్పి నడచిన 
కోతులై జనులెల్ల నడుతురు 
మంత్రులకు పాఠాలు నేర్పెడి 
బడులు (ప్రారంభించవలయును 


(బ్రతుకుకక్కరవచ్చు చదువులె 
బాలలకు 'ర్పంచవలయును 
నాల్గు పురుషార్థముల తడవని 
నవ్య మార్గము లెందుకయ్యా! 


అమ్మ భారతి యదుగుచున్నది 
వీరరసకావ్యంబులేవని? 

అయ్యయో మన కవులు రాసిన 

వన్ని శృంగారమ్ములేనా 7 \ 


నిదురవోయిన జాతినెవ్వడు 
తట్టిలేపునా పట్టిలేపునా' 

ఆతడే యుగపురుషుడై మన 
యంతరంగములందు నిలుచును 


వాగులొకటై చెలువులోపల . 
కల్మషమ్మును నింపినట్లుగ 
దివ్యభారత వాజ్మయమ్మున 
దిక్కుమాలిన కథలు జేరెను 


ప్రతిభ గుర్తింపునకు రాదని i 
పండితులు విలపింతురక్కట !. ఈ 
కాని ప్రతిభను లోకమున గు |! 
ర్రించడానికి ప్రతిభగావలె Ca 


www.etelangana.org - 


కులం ఒద్దని మతం'-ఒద్దని 

ప్రాంతమొద్దని పలుకువారే 

అన్ని నచ్చిన పిదప బహుమతు 
"లంద జేయ నిరాకరించిరి 


విగ్రహమ్ములు పూజ సేతురు 
ఆ(గ్రహమ్ములు మానకుందురు 
ఆ(గ్రహమ్ములు మానవలెనని 
విగ్రహమ్ములు చెప్పవకటా ! 


వ్యాసరాజము (గ్రంథరాజము 
కావ్యరాజము కథారాజము 
రాజకీయము గానిదేదీ 

వెదకి చూసిన గానిపించదు.. 


. తల్లి తండ్రీ, గురువు, నాయకు 
| డనగ నల్వురె ఉత్తమోత్తమ 

. జీవనంబును గల్లిలోకుల 
కనుకఠింపం దగిన వారలు, 


వీరిలో ఏ ఒక్కరైనను 

నీతి దప్పిన చాలునక్కట ! 
దేశమునకు. మహాపకారము 
చేసినట్లుగ దలపవలయును 


ఆతము గూదరూళి వంపు +8 
హితము గూ ర్చుటగాదె సంస్కృతి ? 


| 

వ్యక్తిగతమగు కీర్తి కొజకై అ | 
వ్యక్తివాదము లుద్భవించెను 
_సత్యమై యెల్లరకు మేలొన by 
రించునట్టిది ఆర్షవాదము. న్‌ 


( a 
(బేకుద్యాన్సులు బూతుపాటలు 


enn i 
కాకిగోలులు. గావుకెకలు ! 


www.etelangana.org 


గాలినండరు పీల్చుచుండిరి 
నీటినందరు (గ్రోలుచుండిరి 
కాని యందరి మేలుగోరెడి 
సత్యపథమును ద్రొక్కకుండిరి 


దేశచరితల గూర్చియెవరో 
దిక్కుమాలిన మాటలల్లిరి 
దివ్యమగు తమ దేశ చరితను 
తెలివితో శోధించవలయును 


కూలిపోయిన దేశచరితల 
గూర్చి శ్రీశ్రీ రాసెనట్టుల 
దివ్య భారత దేశచరితను ' 
తప్పకను దర్శించవలయును 


రెండు శక్తులు పీకులాడిన 
చరిత శ్రీశ్రీ పుట్టుననియెను 
రెండు శక్తుల మైత్రి చేతనె 
చరిత చెన్నప పుట్టుననియెను 


విశ్వభాషల కెల్ల మూలము 
సంస్ఫృతమ్మని తెలియవలయును 
దేవభాషే నిలిచి వెలుగగ 
దేశభాషలు మారుచుండును 


సంస్కృతమ్మును విడిచి పెడితిమి 


 సభ్యతలకే దూరమైతిమి 


మాతృభాషను విడిచి పెడితిమి 


'మాతృద్రోహము సేయుచుంటిమి 


గిడుగుచే లాభంబు తెనుగుకు 
కలిగినది వందేళ్ల (క్రిందట 
ఆంగ్రమనియెడి పిడుగుపడినది 


. ఆం(ధ్రమును రక్షించునెవ్వడు ? 


(బ్రౌను తెనుగును నేర్చి మనకై 
గొప్ప మేలును చేసియుండెను 
తెలుగు వాడే తెలుగు భాషకు 
తెగులుగా ఈనాడు నిలిచెను 


ఇంగిలీషే ప్రాణమాయెను 


-ఇంగిలీషే లోకమాయెను 


దేశభాషల కించుకైనా 
గౌరవము కనిపించదాయెను 


పనికి మాలినవాడు సభలో 
పదవినధిరోహించుచుండెను 
ప్రకృతినెజగని వాడు పర్యా 
వరణ మంత్రై వెలుగుచుందెను. 


www.etelangana.org 


తా/* తందానాలు పొడిన 
నదియు నొక సంగీత మౌనట 
పిచ్చి.కూతలు 'వ్రాయగల్లిన 
నదియునొక సాహిత్యమౌ 


నట 
భాషపై యధికారముండదు 
భావమున గాంభీర్యముండదు 
శబ్దములలో పొందికుండదు 
ఆతడు సహస్రాబ్ది కవియట ! 


ఒక్కరిద్దరు తప్ప సభలం 
దుచిత భాషణ సేయరెవ్వరు' 
కాలమును' హరియించు నధికా 
రంబు వారల కెవ్వరిచ్చిరి' ? 


బాలలకు నాల్లక్షరమ్ములు 
'బాగుగా నేర్పించవలెనని 
ప్రభుత ఉద్యోగమ్ము-నొసగినే 
పంతులేమో సెలవు పెట్టెను 


న ti, J 
Te న్‌ా 


గుడ్డివాడొక గుడ్డివానికి 
మార్గమును చూపించినట్లుగ 
ఒక్కడొకనికి' చదువు చెప్పుచు 
గురుపథమ్మున. జెలగుచుండెను 


Es 


హీ 


ప్రతిభగలవాడేకులమ్మున 

ప్రభవ మొందిన దోషమేమిటి ? 
బుషుల కులములనెబుక పరచెడి 
వారలెక్కడనైన గలరా ? 


పేరు చివరల కులము పేరులు 
పెద్దరికమును కలుగ జేయవు 
గుణము ముఖ్యము కులముగాదని 
శాస్త్రములు ఘోషించుచున్నవి 
అన్నపానీయముల చేతను 
వలయు వస్తు చయమ్ము చేతను 
(బతికి యుండిన తల్లిదండ్రుల 
తృప్తి పరచిన తర్పణమ్మగు ' 


(బ్రతికి యుండిన తల్లిదండ్రుల 
గురుజనమ్ముల బంధుజనముల 
శద్ధతో సేవించుచుండిన 
శ్రాద్ధమగునని చెప్పిరార్యులు 


జః టై 


(భ్రాంతి మూలకమైన చదువులు 
శాంతినీయగజాలవండీ 


eT 


NR 


న 3 


అందరికి చెందినది. వేదము జ్జ 
అందులో లేదండి. భేదము. న్‌! 


www.etelangana.org 


ఆత్మలను కలపంగ గలిగిన - 
అద్భుతమ్మగు విద్య వేదము ' 
అందరిని రక్షించు వేదము . 
నందరము రక్షించవలయును 


అగ్ని వాయువు, సూర్యు డంగిరు 
డనెడి బుషివరులబ్బురమ్ముగ 
నాల్లు వేదములభ్యసించిరి 
(ప్రథమమున పరమేశు వలనన్‌ 


వేదములు పరమేశ్వరునిచే 
విశ్వమున కందింపబడినవి 
కనుకనే యవి మనుజ కోటికి 
ధర్మముపదేశించుచున్నవి 


'అగ్నియే జ్ఞానమ్మునిచ్చును 
అగ్నియే తేజమ్ము నిచ్చును 
అగ్నియే సామర్థ్య మొసగును 
అగ్నియే సకలమ్ము గూర్చును 


అగ్నిదైవము అగ్ని నెచ్చెలి 
అగ్ని బంధువు అగ్ని జనకుడు 
అగ్ని ప్రాణము అగ్ని వ్యానము 
అగ్ని నాదము అగ్ని వేదము 


అగ్నిమీళే పురోహితమను 
మంత్రమున గల యగ్నికర్ణము 
స్వప్రకాశకుడైన యీశుడె 
కాని కాదది నిప్పు మాత్రము 


ఈశ్వరా! పరమేశ్వరా! ని 
న్నగ్నివని భావింతురార్యులు 
నీవె సృష్టి స్థితిలయమ్ములు 
సేయగల్లిన శక్తిశాలివి ! 


అగ్ని! మమ్ముల జ్ఞాన పథమున 
నన్నివేళల నడుపుచుందుము 
పాపములచే మమ్ము విడివడ 
జేసి సంరక్షించుచుండుము 


" గోప దేవుండగ్ని గోళము 


నేను చంద్రునితో సమానము 
గురువొసంగిన జ్ఞానరశ్మిని 
చల్లగా లోకానికిత్తును 


Cad 


క్‌ Fae Pr 
బూ. అ పోట్ల వమ 


ళ్‌ 


www.etelangana.org 


